_జాతకచంద్రిక 


సంకలనం..గోవింద శ్రి జగన్నాథ సాయి రామ 
శర్మ. స్మార్త జ్యోతిష పండితులు... 


ఉం గంగణవతయినవము; 
శ్రిగురుభ్యొన్న ము 


శ్రీ లక్ష్మీ నారాయణ ఉమా మహేశ్వర బ్రాహ్మ బ్రహ్మ దేవతాయ నమః 


శ్లో..సిద్ధాంత STH నిషదం సిద్ధాంతం పరమే J నః. 
శో ణా ధరం మహత్కించి Acer ధర ముపాస్మహే. 


నేనుప నిషత్సం బంద మైననటు వంటిదియు నిశ్చయ మైన నటు వంటి దియు . వీణా ను ధరించు 
నదియు. యర్రనైన అధర Dodo కలదియు ను అగు నొక సరస్వతీ రూప తేజమును ధ్యానము 
చేయుచున్నాను 


శ్లో..ఫలాని నక్షత్ర దశా ప్రాకారనే వివృ న్మహే. 
వయం పారాశా రిమ్‌ హోరా మనుసృత్య యధా 
మతి. 


మేము నక్షత్ర దశా క్రమమున పూర్వీకుల ననుసరించి మానింధయవనాచార్య మతాను సారముగా 
పరాశ ర్య హోరను తెలియ జేయుచున్నం.. 


ముందు మాట...నేను జాతక చంద్రిక అను గ్రంధం లో వున 9) టువంటి 
ముఖ్యమైన విషయాలను మిగతా గ్రంధాల అనుభవ సారం తో 
తెలియజోయుఓకు ఆనందంగా వున 1) ది తెలియని వారు తెలుసుకుంటారు 
అని తెలిసిన వారు తపో QD) లను సరిబేసీ నీ కరించగలరని పొఠకులకు 
కోరుచున్నాము.. 


శ్లో..సర్వే త్రికోణ నేతారో గ్రహ స్సుభ ఫల Hor. 
పతయ Qa డా యానాం యది పాప ఫల ప్రదా. 
నవ గ్రహముల లో రాహు కేతువు లకు ఆధిపత్యం 
ప్రత్యేకం గా నిర్దేశించ బడలేదు. తక్కిన 7 గ్రహములలో 
నే గ్రహముల కైన 5.9 స్థానముల కాధిపత్యం వచ్చినయెడల 


వారు సహజంగా పాపు లైనను శుభ ఫలమునే యిత్తురు. 


3.4 స్థానముల కు అధిపతి లై న గ్రహము లు పాప ఫలం మోసంగును. 


దీనిని గురించి కావ్య కంఠ గణపతి మహా ముని వారు 
కూడా హోరా సంగ్రహ నిర్ణయం లో తెలిపి యున్న రు 
లగ్న పంచమ నవమా ధి పతులు శుభులు తృతీయ 


సప్తమ ఏకాదశ అధిపతులు అ శుభులు ఏ లగ్నం వారికైనా అని.. 


క్లో... భాగ్య వ్యయాధి పత్యేన రంధ్రే శ్లో న శుభ 
ప్రధస ఏవ శుభ సందాతా లగ్నది కోపిచే త్స్వ 
యం. 


..అష్టమము భాగ్యము నకు వ్యయ స్థానము గుటచే 
అష్ట మాధి పతి పాప ఫలము నిచ్చును. కానీ ఈ 


అష్టమాధి పతికే లగ్న ధి పత్యము కూడా గలిగిన శుభప్రదమగును ఎలా 
ననగా లగ్నం భాగ్యము నకు 


పంచమము అయినది.లగ్నాత్‌ పంచమ వ్యయాధి పతి 
పాపి కాడని ముందు రాగల శ్లోకములో చెప్పబడియుండుట చే.లగ్న 
అష్టమాధి పతి పాపి కాడు. 
లగ్న అష్టమాది పత్యం మేష తుల లగ్నములకు మాత్రమే కలుగును. 


మేషము నకు కుజుడు.తుల కు శుక్రుడు.. వీరు ఈ లగ్నాలకు శుభు లు. 


శ్లో..కుజస్య కర్మ నేతృత్వ ప్రయుక్త శుభ కారితా. 
QE ణా న్యాపి నేతృత్వే నకర్మే శత్వమాత్రతః . 


కుజునకు దశమాది పత్యమును పంచమాధి పత్యము ను కలిగిన ఎడల 
సుభుం డు అగును. 


కానీ కేవలం కర్మాధి పత్యం మాత్రమే కల్లి తృతీయా దిపత్యము న కుజుడు 
పాపి. 


కావుననే కుజుడు కర్కాటక లగ్న జాతకులకు సుభుడు . 


కుంభ లగ్న జాతకులు కి కుజుడు శుభ ప్రదుడు కాదు. 


శ్లో..యద్య GP వగ తావాపి యద్య ద్భా వేశ Ho 
యుతాౌ. తత్త త్పలాని ప్రబ లౌ YO శేతాం తమో 
Oar. 


రాహు కేతువు లకు ఆధిపత్యము లు లేవు 
వారుఏ ఏ స్థానముల యందు వుండురో. 
ఏ ఏ భావ ధి పతులతో గలసి యుందురో . 


ఏఏ స్థానాధిపతుల చే చూడబడు Go బలవంతులు అయిన యా యా 
గ్రహముల యొక్క బలమును బట్టి ఫలం నొసంగు ను.. 


అనగా శుభ స్థానము లయుండి సుభులతో సంపర్కం గలిగిన శుభ 
ఫలం..పాపులతో సంపర్కం వలన పాప ఫలం యిచ్చేదరు. 


వారు సంబంధం సహచర్యం వీక్షణ గల్లిన గ్రహముల లో నేవ్వరు ఎక్కువ 
బలవంతు లో వాని ఫలం నొసంగు ను... 


కేతువుకు కుజుడు మేషంలో. సూర్యుడు 
సింహలో.గురువు ధనుస్సులో చోటు ఇచ్చారు ఇవే 
స్వగృహములగా భావింపవలెను. ఈ స్తానముల 
కేతువుకు మహా బలం రాహు దశ పోయిన కేతువుమహా బలవంతుడు. . 


రాహువు కి శనికుంభంలో.బుధుడు మిథునంలో.శుక్రుడు తుల లోస్తానం 
ఇచ్చారు ఇవే స్వగృహములుగా భావింపవలెను. 


ఈ స్థానాలలో రాహువు మహాబలవంతుడు. కేతు దశ పోయిన రాహువు 
మహాబలవంతుడు.. 


క్లో..కేంద్ర త్రికోణ పతయఃసంబంధేన 
పరస్పరం.ఇతరైర ప్రసక్తా By ద్విశేష శుభ 
దాయకాః.. 
కేంద్ర కోణ ధీ పతులకు ఒకరితో నొకరు కలియుట 

చూచుట గలిగి ఇతరులతో సంపర్కం లేని యెడల 
అధికమగు శుభ ఫలం నోసంగును. ఇతరులు అనగా 

3.6.11 అధిపతులతో కలయిక వారిచే చూడబడుట 

అని అభిప్రాయం. మరియు అట్టి కేంద్ర కోణ దిపతు లకు 
పైన చెప్పిన 3.6.11 ఆధిపత్యములు కూడియున్న లేక 
అట్టి పాపాధీ పత్యము గల్లిన గ్రహముల తో గలియుట 


మున్నగునవి లేకుంటే అధికమగు. శుభ ఫలం నొసంగును. 


ఏ లగ్నానికైనను లగ్న పంచమ నవమాధిపతులు చతుర్ద దశమం లో 
కలయిక ప్రభల యోగం. 


.పంచమనవమ ఏకాదశములలో కలయిక ముప్పతికయోగం. 


లగ్న ద్వితీయ తృతీయ.సష్టమ అష్టమ.వ్యయన్తానముల కలయిక 
అర్దయోగనబడును. 


నాల్గోవస్తానం బ్రహ్మ స్తానముగాన శుభగ్రహము అక్కడున్న సర్వము 
చేకూరును 


విష్ణు స్తానముగు దశమములోఉండిన పాలన శక్తి అపరిమితమై కీర్తి 
గౌరవములుమెండుగా నుండును. 


పంచమములో నుండినవిద్యయు. నవమములో నుండిన 


సంపదయు.ఏకాదశమములో నుండిన దుర్గాభం(అస్తిలు కలిసి 
వచ్చుట) గలుగును. 


ఏ స్తానములలోలగ్న పంచమ నవమాధిపతులు కలిసియుండిన. (అశుభ 
గ్రహ దృష్టి కలియక లేకుండిన) ఆ స్థానఫలమేదో అది ప్రజ్వలతమై 
ప్రకాశించును..పూర్వ పుణ్య ఫలిమనిన ఇదియే. 


శ్లో..కేంద్ర త్రి కో ణా OD యో రైక్యే తే యోగ కారకాః 
అన్య త్రికోణ పతి నా సంబందో యది కింఫలం .. 


కేంద్ర కో ణా దిపత్యములు రెండును ఒకే గ్రహము నకుగల్లి యున్న ఆ 
గ్రహము రాజయోగం నిచ్చును. అట్టిగ్రహమునకు రెండువ కో ణా ధిప తి 


సంబంధం కూడాగలిగిన ఎడల నిక చెప్పవలసింది ఎమున్నది తప్పక రాజ 
యోగం కలుగును 


భాగ్య రాజ్యాధిపతుల కలయిక అనగా నవమదశమాధిపతులు కలయిక.ఆ 
గ్రహములు ఆ లగ్నా నికిశుభులైయుండిన గొప్పయోగము.వారు 
ఏస్థానాములో కలిసివున్నారో ఆ స్థాన ఫలితంప్రజ్వలతమై ప్రకాశించును. 
గొప్ప యోగము ధనవంతుల గృహములో జననం లేదా తాను 
గొప్పగాసంపాదించడం.దైవ అనుగ్రహము తోడై ఉండటంజీవనము కొరకు 


ఆలోచించక జీవితం చక్కగానడువును.దైవ గో బ్రాహ్మణ పెద్దల 
ఆశీస్సులుపొందును...దైవ భక్త మెండుగా వుండును.తాను తలచీన దైవం 
ప్రత్యక్షమగును... 


శ్లో..ధర్మ కర్మా ధి నేత రౌ రంద్ర లాభా ధి పౌ 
యది.తయో సంబంధ మాత్రే ణ నాయోగం లభతే 
నరః.. 


భాగ్య రాజ్యాధి పతులలో నేవరికైన ను అష్టమ లాభా ధి పత్యములు గాని. 
అష్టమ రాజ్యా ధి పత్యములు గాని గలిగిన అట్టి భాగ్య 


రాజ్యా ధి పతుల సంబంధం గాని వీక్షణ గాని యున్న యెడల రాజ యోగం 
గలుగ దు.. 


శ్లో...మారకై సృహ సంబందా న్నిహాంతా పాప కృ 
చ్చ నిఃఅ తిక్రమ్యే తరాన్సర్వా భత్యేవా 
నసంశయః. 


పాపి యాగు శని( లా భా ధి పత్య మున్నగు పాపధి 
పత్యం గల శని) మారకులతో సంబంధం చేత సమస్త 


మారక గ్రహముల అందరినీ అతి క్రమించి నిస్సందేంగా తానే మారకు డై 
యుండును... 


శ్లో..ఆత్మ సంబంధి నొ ఏఎచయే యే నిజ స 
ధర్మినఃతేషా మంతి ర శా స్వేవ దిశం తి స్వ దశా 
ఫలం. 


మహా దశా నాధుడు తో నే గ్రహములకు సంబంధంకలిగి చున్నదో 


యా గ్రహముల యొక్కయు..మహా దశ నాధుడు తోసంబంధం లేకపోయినా 
ఏ గ్రహములు మహా దశానాధుడు తో సమానమగు ధర్మ ములు 
కలిగియున్నదో యా గ్రహముల యొక్కయు. అంతర్దశ ల యందు మహా 
దశా నాధుడు తన యుక్క ఫలం నిచ్చును. 


శ్లో..మంద సౌమ్య సితాః పాపః శుభౌ గురు 
దివాకరౌ నశుభం యోగమాత్రేణ ప్రభావేచ్చ 
నిజీవయోహ్‌..పరంతు తేన జీవస్య పాపిత్వమపి 
సిధ్యతి కవిస్సాకాన్న హంతా.స్యాన్మా 
రకతే(నలక్షతః..మందదయోా నిహాంతారో.భవయు; 
పాపీనోగ్రహః శుభాశుభ ఫలన్యేవం జ్ఞాతవ్యాని 
క్రియాభువః..... 


మేష లగ్న జాతకునికి శని.బుధ.శుక్ర గ్రహములు పాపులు.శని 
లాభాధిపతి.బుధుడు 


తృతీయాధిపతి.శుక్రుడు ఉభయ మారకధిపతి అగుట 


వలన.గురు రవి లు తక్కిన వారు శుభులు..గురు శనిసంబంధం 
గలవారైనచో శుభ ఫలం నియజాలరు. శనిలాభాధిపతి కనుక యోగ 
భంగమగును..శుక్రుడు మారకం ఇవ్వక శని ఇతర పాప గ్రహములు 
మారకము నిచ్చును. Ee 


కో, .పాపినశ్చేద్గస్తేషా ముచ్చత్వేసతి కింఫలం 
బలవత్వేఘాతుకానం యత్సలం లభతే హితత్‌.. 


గ్రహములు పాపులైయున్న యెడల వారు. ఉచ్చయందున్న 
నేమిలాభం.దోషులు బలాధికులైన.చెడు ఫలము 
కలుగునట్లు.పాపులుచ్చయందున్న నెక్కుడు పాప ఫలం కలిగించును. 


నయన మన శత్రువు కోటీశ్వరుడు అయిన మనకు.నిలువ నీడనిచ్చున 
బ్రతకనిచ్చున కటకము నందు గురువుఅసుభూ డై ఉండిన నిద్ర నీళ్లు 
ఆహారములకు లోటుకలిగించును. 


గ్రామ కక్షలు గలిగించును.ధనికనిర్థనికులకు 
మనన్తాపములుగలిగించును. దేశదిమ్మరి 
చేయును.సన్యాసత్వంగలిగించును. అపనిందలపాలు 
చేయును.కారాగారంకుపంపించును.స్తీలతో పరాభవం 
గలిగించును.వంశమేలేకుండా చేయును. అతి వృష్టి అనావృష్టి 
గలిగించును.నీటికై తహ తహ లాడించును. ధనము కొరత గలిగించును. 
వ్యాధులు పుట్టించును ఇలా అనేక కష్టాలు పాలు చేయును... 


ర్తి BAde య నమ... 


సర్వం శ్రి త్రి 


